పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం 
యొక్క (ప్రాముఖ్యత 


పిల్లవాడు నడవవలసిన మాగ్గములో 
నిక్షణ పొందుము; సామెతలు 22:6 


తల్లిదండ్రుల కోసం 


ఇదిగో, పిల్లలు ప్రభువు యొక్క స్వాస్థ్యము, మరియు గర్భఫలము ఆయన 
ప్రతిఫలము. కీర్తన 1273 


తన కర్రను విడిచిపెట్టువాడు తన కుమారుని ద్వేషించును గాని అతనిని 
(పేమించువాడు అతనిని శిక్షించుచున్నాడు. సామెతలు 13:24 
ప్రభువుయందు భయభకులుగల దృఢ విశ్వాసము కలుగును, ఆయన 
పిల్లలకు ఆశ్రయము కలుగును. సామెతలు 14:26 

నిరీక్షణ ఉండగా నీ కుమారుని శిక్షించు, అతని ఏడుపును నీ ప్రాణము 
విడిచి పెట్టకుము. సామెతలు 19:18 

పిల్లల హృదయంలో మూర్గత్వం కట్టుబడి ఉంటుంది; కానీ దిద్దుబాటు 
కడ్డీ దానిని అతనికి దూరం చేస్తుంది. సామెతలు 22:15 

పిల్లల నుండి దిద్దుబాటును నిలిపివేయవద్దు: మీరు అతనిని కర్రతో 
కొట్టినట్లయితే, అతను చనిపోడు. నీవు అతనిని కర్రతో కొట్టి అతని 
ఆత్మను నరకం నుండి విడిపిస్తావు. సామెతలు 23:13-14 

దండము మరియు మందలింపు జ్ఞానాన్ని ఇస్తాయి: కానీ తన కోసం 
విడిచిపెట్టిన పిల్లవాడు తన తల్లికి అవమానం కలిగిస్తుంది. 
సొమెతలు 29:15 

నీ కుమారుని సరిచేయుము, అతడు నీకు విశ్రాంతినిచ్చును; అవును, 
అతను నీ ప్రాణానికి ఆనందాన్ని ఇస్తాడు. సామెతలు 29:17 


మరియు నీ పిల్లలందరూ యహోవాచేత బోధించబడతారు; మరియు నీ 
పిల్లల శాంతి గొప్పది. యెషయా 54:13 


పిల్లలకోసం 


నీ దేవుడైన యహోవా నీకిచ్చే దేశములో నీ దినములు దీర్హకాలము 
ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని నన్మానించుము. 
నిగ్గమకాండము 20:12 


నా కుమారుడా, ప్రభువు శిక్షను తృణీకరించకు; అతని దిద్దుబాటుకు 
విసుగు చెందకండి: ప్రభువు ఎవరిని (పేమిస్తాడో అతనిని సరిదిధ్రాడు; 
తండ్రిగా కూడా అతను సంతోషించే కొడుకు. సామెతలు 3౩:11-12 


సోలమన్‌ సామెతలు. జ్ఞానముగల కుమారుడు తండ్రిని 
సంతోషపరచును బుద్ధిహీనుడైన కుమారుడు తన తల్లికి భారము. 
సామెతలు 10:1 


నిన్ను కన్న నీ తండ్రి మాట వినుము, నీ తల్లి ముసలివారైనప్పుడు 
ఆమెను తృణీకరించకుము. సామెతలు 23:22 


పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి: ఇది సరైనది. నీ 
తండ్రిని, తల్లిని గౌరవించు; వాగ్గానంతో కూడిన మొదటి ఆజ్ఞ ఇది; అది 
నీకు క్షేమంగా ఉండడానికి మరియు మీరు భూమిపై దీర్హకాలం 
జీవించడానికి. ఎఫిసీయులు 6:1-3 


నీ తండ్రిని నీ పూర్ణహృదయముతో గౌరవించు, నీ తల్లి బాధలను 
మరువకు. మీరు వారి నుండి పుట్టారని గుర్తుంచుకోండి; మరియు వారు నీ 
కొరకు చేసిన పనులకు నీవు వారికి ఎలా ప్రతిఫలమివ్వగలవు? ప్రసంగి 
7:27-28 


మనం మన పిల్లలకు క్రమశిక్షణ ఇస్తే, వారు ఇప్పుడు ఏడుస్తారు కానీ 
భవిష్యత్తులో ఆనందిస్తారు. మనం మన పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వకపోతే, 
వారు ఇప్పుడు ఆనందిస్తారు కానీ భవిష్యత్తులో ఏడుస్తారు. 


పిల్లలే మన దేశ భవిష్యత్తు. కానీ క్రమశిక్షణ లేకుండా వారు వృద్దులైతే, 
మన దేశ భవిష్యత్తు ఏమిటి? 


ఒక వయోజన వ్యక్తి యొక్క అన్ని చెడు అలవాట్లు అతను చిన్నతనంలో 
సరిదిద్దబడని లేదా క్రమశిక్షణలో లేనివి. దేవునికి భయపడే పిల్లలను 
మనం పెంచాలి. 


నేను సజీవ మట్టి ముక్కను తీసుకున్నాను 

మరియు మెల్లగా అది రోజు రోజు ఏర్పాటు 

ఇన్నాళ్లు గడిచాక మళ్లీ వచ్చాను 

అది నేను చూసే వ్యక్తి 

అతను ఇప్పటికీ ఆ ప్రారంభ ఆకట్టుకునే ధరించాడు 
మరియు నేను అతనిని ఇకపై మార్చలేను 


